Fa 
సత్యం శివం సుందర 73 


be lM. 23%ug 


ప్రథమ కిరణం: వరాలకొండ నోట, వుంచివూట 
పద్యకావ్యం 


ల 
ps 
రచయుత 3) 
డా. ఉండేల మాలకొండారెడ్డి 


హ్యూస్టన్‌, టెక్సాస్‌లో జూలై 5-6, 1996 తేదీలలో 
అతి వైభవంగా జరుగుతున్న 
నాల్గవ “ఆటా ' తెలుగు మహాసభల సందర్భంగా వెలువరిస్తున్న 
(ప్రత్యేక ప్రచురణ 


(ప్రచురణ కర్త 
వంగూరి ఫౌండేషన్‌ ఆప్‌ అమెరికా 
హ్యూస్టన్‌, టెక్సాస్‌ 


SATYAM SIVAM SUNDARAM 


First Ray : MALAKONDA NOTA MANCHIMATA 


(A Collection of Telugu Poems) 
Author : 
Dr.Vundela Malakonda Reddy 


First Edition : 
July, 1996 Copies : 400 


Second Edition (Revised) : 
December, 1996 Copies : 1000 


Editor and Cover Design (First Edition) 
Dr. Pemmaraju Venugopala rao, Atlanta, GA 


Publisber : GE pW 
Vanguri Foundation of America, Inc. నీ 

Dr. Raju Vanguri, President 

P.O. Box 1948, Stafford, TX 77497 

Tel: 713-493-9054, Fax : 713-499-8179 -. . 


For Copies in India : 

Dr. V. Malakonda Reddy 

H. No. 8-2-693/2/26, Behind C.R_.P. 
Mithila Nagar, Road No. 12 
Banjara Hills, Hyderabad - 34. 
Phone : 399188 


Price Rs. 30 


For copies in USA from publisher : 

Tax Deductible Donation : US $10 (or more) 
US Federal Tax I.D. # 76-0444238 

ISBN # 0-9647541-5-0 


First Edition: Second Edition 

Astro Printing Crescent Enterprises 

10802 Roark Rd Chikkadpally, Hyderabad - 500 020. 
Houston, TX 77099 Phone : 7630321. 


వంం౦ందంవళాటు 


లోకరీతిని వేదాంతరీతిని రంగరించి పద్యాలలో నింపిన వాడు యోగి 
వేమన. ఆయనది అత్యంత సరళమైన |ప్రజాభాష అందుక ఆ పద్యాలు ప్రజల 
నాల్కలపై నాట్యమాడుతూ చిరంజీవులైనయ్‌. ఆటవెలది వూడుపాదాలతో 
మూడు లోకాలను నటింప చేసిన ప్రతిభాశాలి వేమన. ఆయన శైలి అనితర సాధ్యం. 
ఆయన పద్యాలను సాహిత్యంగా, ఆయనొక కవిగా సమకాలీన పండిత లోకం గుర్తించ 
లేదన్నది నిర్వివాదాంశం.చేవగల విత్తనం. మట్టిలో వేసి త్రొక్కినా, మింటికి 
జీవవృక్షమై లేచినట్టు, ఆయన అమృత వాగ్పీజాలు, సామాన్య (ప్రజల హృదయ 
క్షేత్రాలలో మొలిచి, చిగురించి, పుష్పించి, సుగంధాలు వెదజల్రినయ్‌. ఆర్భోయుదడైన 
(బౌను మహాశయుడు ఆ సుగంధాన్ని ఆ(ఘాణించి, ఆనందించి, రసజ్ఞులకు పంచి 
పెట్టినాడు. 


పద్యం తెలుగు వారి సొత్తు. అందులో వేవున పద్య శైలి, చిన్మయ 
రసానందకేళి. ఆయన పద్యాలను కంఠస్టం చేయని, ఉదహరించని తెలుగువాడు 
లేడంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి వింటే లేదా చదివితే ధారణకు నిలిచె 
రసగుళికలు వేమన పద్యాలు. ఆయన రచించిన పద్యాలు పదివెలకు పైగా ఉండవచ్చని 
పరిశోధకుల అభిప్రాయం. అందులో ఇతరులు రచించినవి వేమన రచనలు గా 
చలామణి అయ్యేపద్యాలెన్నో ఉండవచ్చు ఆయన రచనా శై లి ఎంత బలమైనదంటేె, 
ఎవరు వ్రాసిన పద్యవెనా అందులో కొట్టుకొనిపోవచ్చు. అందులో 
ఆటవెలదిఆయన ప్రేయసి. ఆమె హృదయం ఆయనకే అంకితం. ఆహృదయంలో 
కొంతైనా స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నించే పద్యకవులెందరో ఉన్నారు. 


నా భావాన్ని ఆటవెలది పాదాలలో అందంగా ఆడించి, సహృడణయులకు 

అందించాలని నా ఆశ. మారుతున్న ఆధునిక మానవ వానః (ప్రవృత్తుల్ని, 
మానవత్వపు విలువల్ని గూర్చి నేను వెలువరిస్తున్న విభిన్న భావాలు పాఠకులకు 
చేరగలిగితే నాయీ చిన్ని కృషి ఫలించినట్టే. అనుభవ శీలురైన పాఠకులు నా 
మంచిమాటను విని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఈ కావ్యాన్ని వు(ద్రెంచి 

హ్యూస్టన్‌లో ఆవిష్కురించుటుకు సహాయ సహకారాలందించిన (శ్రీ) వంగూరి 

చిట్టెన్‌ రాజుగారికి, అమెరికా తెలుగు అసోసియేషన్‌ వారికి పరిచయం వ్రాసిన 

సాహితీ మూర్తి, ప్రసద్ద శాస్త్రజ్ఞుడు డా॥ పెమ్మరాజు వేణుగోపాలరావు గారికి నా 

హృదయ పూర్వక కృతజ్ఞతలు. 


ఇలు 


జూలై 2, 1996 డి. డా. ఉండేల మాలకొండా రెడ్డి 


డిసంబర్‌ , 1996 


1 


FROM THE DESK OF THE PUBLISHER 


Vanguri Foundation of America is pleased to present this 
unique and brilliant collection of poems by the well-known poet 
Dr. Vundela Malakonda Reddy from Hyderabad, Andhra Pradesh. 
These poems are written in Ataveladulu format, best known to 
Telugu people through Vemana Satakam. This is the sixth 
publication of the foundation in the past two years. 


Dr. Malakonda Reddy is prolific writer and published his 
first book in 1946. He has written six Telugu books and two poetry 
collections in English. He is driving force behind several 
educational and health care programs and sometimes 1 wonder he 
is able to accomplish so many tasks so well. It is my privilege to 
have this opportunity of associating with him in his literary pursuits 


In addition to this book, we are also publishing two more 
books this month. One is a collection of English poetry by Mr. A. 
Rao Our objective is to encourage English literary activities of 
people of Indian origin and assist them in finding their rightful 
place in the American mainstream literary world. This effort is 
significant because the second generation is fast evolving into 
profile writers in English. They need a forum and our 
encouragement. Vanguri Foundation intends to do just that. 


111 


We sincerely thank the officials of ATA for releasing these 
three books at the 4th ATA Conference in Houston, Texas, July 5- 
6, 1996. We also thank the financial supporters for their generous 
assistance., 


Once again, publication of this book would not have been 
possible without the time and talent of Dr. Pemmaraju Venugopala 
Rao who has meticulously gone through the poets work and 
brought it to its final form. I also thank Bhagavatula Sudha and 
Anand Mohan for their help in Telugu tyesetting. Special 
appreciation to Y. Babji Rao, Kankam Babu Suneetha and Jhansi 
of Astro Printing for their professional and friendly assistance. 


Vanguri Foundation of America, Inc 
Houston Texas Vanguri Chitten Raju 
July 1, 1996 President 


Iv 


సరిచయం 
పెమ్మరాజు వేణుగోపాల రావు 


వూనవ వునః ప్రవృత్తుల్ని, మానవత్వపు విలువల్ని గూర్చి నేను 
వెలువరిస్తున్న భావాలు అంటూ మాల క”ండారెడ్డ గారు నూట నలభై ఆరు 
పద్యాలు మనకు అందించారు. ఈ రచనలో, వేనున కవిత ఆదర్శంగా పెట్టుకుని 
సమకూర్చిన ఈ మంచి మాటలు వీరి కలం నుంచి సునాయాసంగా జారి దిగిన 
వూటల తోరణాలుగా (ప్రస్స్పుటి స్తున్నాయి. ఏ భాషలో ఉచ్చరించినా నీతి, 
నిజాయితీలు క్లుప్తంగా, సరళంగా , హృద్యంగా ఉండే మాటల్లోనే వినిపిస్తాయి. 
సాధారణంగా, అందుకనే ఆటవెలది, తేటగీతి, కందం లాంటి చిన్న పద్యాల్లో 
అల్టుతారు చాలావుంది తెలుగు కవులు తవా ఆలోచనలని. పద్యానికి నాలుగు 
పాదాలున్నా భావం అంతా మొదటి మూడు పాదాల్లో ఇముడుస్తారు: ఆచారం ప్రకారం 
నాలుగో పాదం కవిస్మరణ చేసుకోటానికి వాడుకుంటారు కాబట్టి. 


ప్రతి పద్యంలోను తన పేరు పెట్టుకోవాలనే కవి అహంకాదు దీనికి కారణం 
(ప్రతి పద్యంఒక ప్రత్యేక నిషయుం గురించి వ్రాయబడుతుంది. అందరరా అన్న 
పద్యాలుఒక్కసారి కూర్చుని చదివెయ్యక్కర్లేదు. (ప్రతి పద్యంలోనూ కవిని 
స్మరించవలసె వచ్చే వంకుటం ఇవలుడృుబడింది. శతక వాజ్మయంలో 
ఇదిశాాస్త్రసమ్మతం. ఈ రచన శతకంకంటె పెద్దది. ఇది షట్సత్వారింశ తోత్తర 
శతపద్యావళి 


తెలుగు భాషలోనే కాదు ప్రసంచంలో ఇతర భాషలలో కూడ ఇటువంటి 
క్లుప్తమైన “మినీ కవిత' లు పరిపాటి. కాని అందరూ ఛందో బద్దంగా బ్రాయక పోవచ్చు. 
ఛందస్సుతో నియమిత మైతే * ఇది పద్యం అనుకోవటం పూర్వాచారం. ఇప్పుడు 
కాదు. జపానీసు సాహిత్య సాంప్రదాయంలోవటూడు పాదాలతో ముచ్చటగా 
వ్రాయబడే హైకు ఈ రచనలోని పద్యాల తరగతికి చెందినదే. కాని వాటికి మకుటం 
అంటూలే దు. 

ఇంతకీ ఈక విత విశిస్టత ఏమిటంటే ఎంత లోతుగల భావాన్నయినా, 
ఎంతపొడుగంు పాటి వృత్తాంతాన్నైనా వ్యస్త పదాలు, వృధా ప్రసంగాలు, అనవసరపు 
అలంకారాలు లేకుండా నిపుణతతో చెప్పుగలిగి ఉండాలి. కని పద్యం వింటూంటే 
ఉన్నకొన్ని క్షణాలతోను దాంట్లో కవి సమకూర్చిన భావ చిత్రం (ఇమేజ్‌) ఆంతర్యం 
(ఇన్‌ సైట్‌) ఒక్కసారి మన మనస్సులో మెరుపులా వెలిగి మనకి అవగాహనకావాలి, 
అంటే కవికికావలసినది భాషా ప్రవీణతే కాదు. భావచిత్ర కల్పనలోనూ, సత్య 
సందర్శనంలోను కూడ ప్రతిభ కావాలి. ఈ రెండింటిలోను, ప్రావీణ్యత గల కవి 
హృదయం లోంచి ధారగా ప్రవహించిన కవిత మనకి ఎదురవుతుంది ఈ రచనలో. 


బిడ్డపాలకేడ్చునదియె ప్రథమ భాష అంటూ భాషకు మన జీవితంలో 
గల ప్రాముఖ్యతని వెల్లడి చేశారు. కవి తన కావ్యాన్ని సందర్భానుసారంగా తన 
సమాజంలోని (శ్రోతలని ఉద్దేశించి వ్రాస్తాడు. తన కావ్యానికి సరిహద్దులు శ్రోతల 


పరిచయం, ఉత్సాహం. అత్మాశ్రయంగా వ్రాసినా సామాజిక స్పృహతో వ్రాసినా, 


కాక ఆధ్యాత్మిక చింతనతో (వాసనా శ్రోతల అనురాగ, ఆసక్తులు కవిత 
సఫలవువడానికి చాలఅవసరం. వునందరి అనురాగానికి ఆసక్తి తగిన కవితలు 
ఇందులో కనిపినాయి. 


నిత్యం వరనత మాటూడుకునే వాక్యధోరణి లో వ్రాసిన ఈ పద్యాలలో 
వ్యక్తి, కుటుంబం, సమాజం, (ప్రపంచం - లోకాన్ని అన్ని వ్యవస్టలలోనూ 
సందర్శిస్తాం. అనేకరకాల భావ చిత్రాలు: కాలికింద చెప్తు, గంతవోయుచున్న 
గాడిద, బండి నెక్కిన కాకి, వెన్న దొంగ, బొమ్మ బొరుసు, బురదవెదకు పంది, 
పుండు వెదకు కాకి, ఆకసమున చంద్రుడు, నింగిపోవు మబ్బు - వీటిని పరికరాలుగా 
వాడి వ్యక్తుల మనస్తత్వాలే కాదు సంఘంలో చీకటి వికారాలాను కూడా వీరి దృష్టి 
విశ్లేషించి పరిశీలించింది. సీతనడవికంపిన రాముడు, ఏడుకొండలెక్కిన 
వెంక టేశండు, అ లిన మ్మిన హరిశ్చంద్రుడు కూడా ఈయంన సిద్దాంతాలకు 
తోడ్పడ్డారు. ఇక మనతో మాట్లాడలేక పోయినావిశ్వంలో ఉన్న రకరకాల ప్రాణులు 
- గార్డభము, పికము, చేప, (గ్రుడ్డు, వుత్తగజము, చీమ, బెబ్బులి, సాలీడు, తేలు, 


పొము, గుంటనక్క, కుక్క, పక్షి - వీరి మాటలకి చేదోడుగా ప్రవేశిసాయి. 


వామూలు మాటలలోసార్వజనీనకమ్మైన సూత్రాలను ఇమిడ్చారం: 
జీవితమున చూడ జీతము ముప్ఫాళ్లు: చత్తుననెడివాడు చావడు నిజముగా: అడనిలోన 
కూడ 'హద్దులున్నవి, డాలరున్నవాని డాబువేరు, పతిని అంటకున్న సతికి 
సంతతియున్నె, చెట్టు పెరుగు కొలది చీలదా శాఖలై ! కలియుగమ్ము కాదు కలితీ 
యుగమ్మిది ఎంత చిన్నదాయె ఈ ధరావలయమ్ము! 


vil 


దొంగ స్వాములవార్లని పరిహసించారు. హింసావాదులని దూషించారు. 
లంచగొండితనాన్ని నిరసించారు. బుద్దిలోన (స్త్రీలు పురుషు లొక్కటి గాద! అని 


సమానత్వాన్ని సముద్ది ంచారు,. 


ప్రకృతిసిద్దమైన పరమాద్భుతములకు 

కర్త యెవడొ మనకు కంట బడడు 

అతని వెదకు కొనుచె అసలైన మతమురా 
అంటూ మనకు ప్రశ్న ఇచ్చారు మననం చేసుకోవడానికి - 

సృష్టికర్త సృష్టి సృష్టించె నందురు 

సృష్టికర్త నెవడు స్పష్టిడేసె 

స్త్పష్టపరచు నెవడు సృష్టి రహస్యమ్ము! 

మాలకొండ నోట మంచి మాట 


జారయా 


vi 


శేషేంద్ర శర్మ జ్ఞాన్‌బాగ్‌ 
బ్రాదారాబాదు 
500 012. 
కవి వాట వునిషకి బాటు 


శ) ఉండేల మాలక్‌ండారెడ్డ ఆం(ధదేశంలో కఐగా లబ్ద 
(ప్రతిష్ట్ణుడు. నెల్లూరు రాజవీధులు ఆయన కవిత్వంతో మారు 
మోగుతున్న నాడు, నేనింకా గొంతు సవరించుకుంటున్నాను. మాల 
కొండారెడ్డి సాత్తికుడు; అంటే మాలకొండా రెడ్డిసము ద్రం అన్నంత 
అరం ఉంది ఇందులో. మానవ స్వభావమే కావ్య స్వభావమని 
గుర్తించిన శారదాతనయుడు తన భావ (ప్రకాశంలో ““పరస్య సుఖః 
దుఃఖాదేః అనుభావేన చేతసః తద్భావభావనం యేన భవేత్‌ తదను 
కూలతః తత్సత్త ఏం“ అన్నాడు. సత్త్వ గుణం చేతనే వాల్మీకి 
“క రచవధొచూచిదూఖం పొరిదాడుః అలాగే మాలకొండారెడ్డి 
సత్త్వగుణ ప్రధానుడు; కనకనే ఆయన అన్యుల సుఖదుఃఖాల్లో వి లీనత 
పొందుతాడు. అందుచేతనే ఆయనమొదటి కవి అయ్యాడు, తర్వాత 
విద్యా ప్రదానము, నివాస (ప్రదానము, జొషథ ప్రదానము చేళే సంస్థల్ని 
నెలకొల్సి విస్త్రృతంగా దుఃఖార్తులకు సేవ చేశాడు. 


సత్త్వ గుణమే కవిత్వానికి జన్మస్థానము. సత్త్వ గుణం, 
కావుక్రధ మోహ మద మాతృర్యాలనం లొంగ దీసినప్పుడే, 
ఉదయిస్తుంది. అపుడే అతడు అన్యులతో తనని కలుపుకొని 
జీవిస్తాడు. అప్పుడు అతని నోటి నుంచి సత్యమె నిర్ణతమవుతుంది. 
ఒక్కొక్కప్పుడు కేవలం సత్యం చెప్పడం చేతనే ఆ మాటకు 
చమత్కార ప్రభావం సిద్దిస్తుంది. అసత్యాల గుంపుల్ళ్‌ సత్యం ఆశ్చర్య 
జనకంగా ఉంటుంది. ఉదాహరణకి, “సులభాః పురుషాః రాజన్‌ 
సతతం ప్రియవాదినః అప్రియ స్యతు పథ్యస్య వక్తా (శ్రోతాచ దుర్హభః"' 
(వునకిష్టమైన మాటలు చెప్ప వాళ్ళు ఎప్పుడూ సులభంగా 
దొరుకుతారు. హితము కానీ, అప్రైయము అయిన మూాలులు 
చెప్పేవాడు కానీ, వినేవాడు కానీ దొరకడం దుర్లభం.) ప్రాచీనమైన 
ఈ భారతదేశంలో సంస్కృత వాజ్మయం నిండా శ్రోతలను 
చకచ్చకితుల్ని చేసే, సత్యానికి శబ్ద రూపాలైన సూక్తులు సుభాషతాలు, 
కోకొల్లలుగా వెదజల్లబడి ఉన్నాయి. ఈ సుభాషితాలు మహాకవుల 
కావ్యాల్లో నుంచి తీసుకుని అన్య గ్రంథ కర్తలు తమ గ్రంథాల్ళ్‌ పేరు 
చెప్పకుండా వాడుకోవడం కూడా సంస్కృత వాజ్మయంలో ఒక 


అలవా లుం. 


అది అగౌరవంగా భావింపబడలేదు! వెనక ఉదహరించిన 
-““సులభాః పురుషాః రాజన్‌ ....“ అనే శ్లోకం మారీచుడు 
అరణ్యకాండంలో తన రాజయిన రావణాసురుడికి హిత బోద చే 
సూ చెప్పిన మాట. కాని ఆ శ్లోకాన్ని యథాతథంగా, శ్రీభోజరాజ 
చరి(త్రంలో తద్లంథ కర్త పేరు చెప్పకుండా వాడుకున్నాడు. అట్లాగే 
“అతాంపుష్పవతీంస్ప్ఫష్టా$ స్నాతోవిమల వారిషు! పునఃస్పర్శన 
శంకీవ మందం చలతి మారుతం“ అనే ఒక అజ్ఞాత కవి సుప్రసిద్ద 
శ్లోకాన్ని విక్రమార్క చరిత్రకారుడు వాడుకున్నాడు. ఇలాంటి 
ఉదాహరణలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇది ఈ 
దేశంలోసుభాషితాల సంగతి. 


అంుతే సుభాషితం ఎప్పుడరా 
సాత్తి ఏకుడినో టినుంచేవస్తుంది. వేవున, యోగి కనకనే, వేమన 
పద్యాలనే ఒక సుభాషిత హిరణ్యమని మనదేశంలో ఉంది. యోగం 
చేతనే మానవుడు సాత్తి ఏకుడవుతాడు. “మాలకొండ నోట 
పరల అన ఈఈ పద్యవలుకావళి సుభాషతాల 
సంగీతమయమైన సెలయేరు గనక పూర్వులను స్మరించి ఆ 
సుభాషిత తరంగిణితో ఈ “మంచిమాట అనే మాలకొండ 
సుభాషితావళిని చెర్చుతున్నాడు. 


“మాలకొండ మంచిమాటలు" మన దేశంలో నేడున్న 
సమాజాన్ని సమగ్రంగా (ప్రతిబింబించి నరకంలోకి దొర్లిపోతున్న 
మానవుడికి తన వుంచివూటని అడ్డువేసి రక్షించడానికి 
పూనుకుంటుంది. 


“మోసగించినాడు ముని పత్ని నింద్రుడు ! 
అతడె దేవతలకు అధిపుడయ్యె! 
అధిపుడగుటకొరకు ల్లర్లత ఇదియేమొ! 
మాలకొండ నోట మంచిమాట! 


ఇందులో ఎంత గొప్ప సమకాలీనత ఉందో స్వయం స్పష్టము. 
సాత్త్వికుడైనవాడి మాట, అంటే కవిమాట, మనిషిని ఆలోచింపజేసి 
వాడిలో మార్చు తెచింది. కావ్యాలు తెచ్సిన, అంటే సద్భాషలు 
మనిషిలో కలిగించిన మార్పులే పూర్వయుగాల చరిత్రలో నాగరికత 
లనబడ్డాయి. మనిషిని మనిషే తినడానికి పరుగులుతీస్తున్న ఈ 
వర్తమాన కాలాన్ని “మాలకొండ నోట మంచిమాట ప్రభావితం 


చేస్తుందని నా విశ్వాసం. 


ఒకవళాటు 
“మాలకొండ నోట మంచిమాట" అనే కావ్యం 146 పద్యాలతో జూలై 
1996న హూస్టన్‌, అటా సభలలో అమెరికాలో ఆవిష్కరించబడినది. ఇందులకు 
సహకరించిన మిత్రులు, సహృదయులు (క్రీ వంగూరి చిట్టెన్‌ రాజు గారికి, జ్ఞాన 
సంపన్నులు (శ్రీ) పెమ్మరాజు వేణుగోపాలరావుగారికి నా హృదయ పూర్వక 
నమస్స్ఫుమాంజలులు. 


ఇందులోని 30 పద్యాలను సంగీతంతో జతపరచి “సత్యం శివం 
సుందరం“ అనే పేరుతో క్యాసెట్‌గా రూపొందించుటలో సహకరించి ప్రధాన 
పాత్ర వహించిన డా. ఎం.ఎస్‌. రెడ్డిగారికి నాధన్యవాదములు. 


నేడు కొన్ని పద్యాలు చేర్చి “సత్యం శివం సుందరం ప్రథమ కిరణం 
“మాలకొండనోట మంచిమాట “ అనే పేరుతో ద్వితీయ ము[ద్రణ చేయబడింది. 
ఈ ద్వితీయ ముద్రణకు తన అమూల్యాభి ప్రాయం వ్రాసి ఇచ్చిన మహాకవి (శ్రీ 
శేషేంద్ర శర్మ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. 


నాకు చేదోడువాదోడుగానున్న చిరంజీవి పాడేటి జాన్సన్‌ కు, ద్వితీయ 
ము(ద్రణను సర్వాంగసుందరంగా ముద్రించిన “'కక్రిసెంట్‌ ఎంటర్‌(పైజు'* అధినేత 
చిరంజీవి సంగీత్‌ రాజ్‌ కుమార్‌ కు నా ధన్యవాదములు. చివరగా ఓ సత్యం 
చెప్పాలనుకుంటున్నాను. 


“సత్యమిదియె కవికి సతియె ప్రోత్సాహము“ 


గాన నా అర్జాంగి (శ్రీమతి సరస్వతికి (పమాంజలులు. 


డా. ఉండేల మాలక్‌ ండారెడ్డ 
27-12-1996 





డా. ఉండేల వూలకొండా రెడ్డి 
రచయిత, 1932లో (ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా లోని ఇనిమెర్లలో 
జన్మించారు.నెల్లూరు జిల్లా అల్లూరు, నెల్లూరు, మ(దాసు గిండీ ఇంజనీరింగు 


కళాశాల, ఎడింబరో, గ్రేట్‌ బ్రిటన్‌లలో విద్యాభ్యాసం చేసి, బి.యి. ఎం. ఎస్‌. 
సి. పూర్తి చేసి. (స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ డి(గీ పొందారు. 


1955 -57లలో పిడబ్బ్యు.డి, లో సివిల్‌ ఇంజనీర్‌ , తర్వాత నాలుగు 
సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలోను మరో యిరువది సంవత్సరాలు 
ప్రాంతీయఇంజనీరింగు కలాశాలలో (ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేశారు. 1979లో - 
చైతన్యభారతిఇంజనీరింగు కళాశాలని, 1986 లో అంతర్జాతీయ వైద్య మహానగర్‌ 
(మెడిసిటీ), హైదరాబాద్‌లో ప్రారంభించి చరిత్ర సృష్టించారు. 


హైదరాబాదులో హోటల్‌ సిద్దార్ధ, నందనమ్‌ అపార్ట్‌మెంట్స్‌, వరంగల్‌ 
లో సిద్దార్టనగర్‌, చైతన్యపురి మొదలైన నగరాలకు సలహా దారుగా వ్యవహరించారు. 
ఉండేల విజ్ఞాన కళా పీఠానికి ఫౌండర్‌ (ట్రస్టీ, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌, 
జవహర్‌ లాల్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటి ఎక్సిక్యూటీవ్‌ కౌన్సిల్‌ సభ్యులు 
మొదలైన గౌరవ పదవులు పొందారు. 


(క మాల కొండా రెడ్డి నేతాజీ (1946) వివేకానందుడు (1953), 
కాంతి చక్రాలు (1958), మొగలిరేకులు (1981) ఒడిసెల రాళ్లూ (1986), 


విలపించే ఉత్తరం (1992) మొదలైన తెలుగు రచనలు,Gloating Grass 
(1988)Special poetry for the international Poets Academy (Madras 


1992) మొదలైన ఇంగ్రీషు, రచనలు చేసి, విశ్వ విఖ్యాతి పొందారు. 


XiV 


అంకితం 


దేశాలలో ఉంటూ 
తెలుగుతల్లి ని భం అం న 
తెలుగు వెలుగులకు 


తల్లి కడుపునుండి ధరణి పైబడు బిడ్డ 
పాలకేడ్సు నదియె (ప్రథమ భాష 
అన్ని భాషలకును అదె మాత్సభాషరా! 


మూాతకొండనొ టు. మంచిమాట 


ఏడు సంద్రములనుకఈది దాటగ వచ్చు 
కొండనైన పింజగి"ల్టువచ్చు 
వీసమంత ఆత్మ విశ్వాసముండిన 


మూలక అతన్‌ జూ మరిచిమాటు 


విద్య, ధనము, వంశవిఖ్యాతులనుగల్షి, 
ఎత్తుకెదిగినంత ఏమి వింత! 
ఏమి లేక పైకి ఎదుగుటయె వింత! 


పరూఅకొరడన్‌' త మురినిమాటు 


కొండమీద నున్న బండకు వెలయేది? 

పట్టితెచ్చి గోడ పెట్టువరకు, 

పట్ట తెచ్చుశ్రమయె బండకు వెలయౌను 
(se) 


వరా తక డన్‌ ఆ, మరిచిమాటి 


(శ్రమములోన బుట్టు సర్వమ్ము ధనమని, 
విశ దపరానెపుడ్‌ వవురాకా గ్‌; 
“ మార్కు ”' చెప్పినట్టి మాటలవే కదా. 


మాలకొండనోట, మంచిమాట 


మాటమార్సుక్‌"నడు, మాట్టాడువషయమ్ము 
మార్చుకొనడు మనసు మార్చుకొనడు 
మూర్చుడనగ నతడె ముల్లోకములయందు 


మాలకొండనోట, మంచిమాట 


బాటవెంట నడచు బండి నెక్కిన కాకి 
నేనె సారధినని నిగిడి పల్కు 
మాయదారి జనులమాట లీలాగురా! 


మాలకొండనోట, మంచిమాట 


ఆడినట్సై ఆడు, పాడినట్టులె పాడు, 
&) 

అనుగు మి(త్రుడెందుక య్య నీకు, 

నీడ అంతకంటే నేరుగా మెలగదా! 


మాలకొండనోట, మంచిమాట 


పెంచు, పెంచు, జీతమంచు ఉద్యోగులు 
ఎపుడు గోలజేతు రెందువలన 
జీవితమున చూడ జీతము ముస్పాళ్ళు 


మాలకొండనోట, మంచిమాట 


10. 


11. 


ఆరగించునపుడు నోరూరగా జేయు 
తీపి వస్తువెంతొ తృప్తినిచ్చు 
చిక్కుదెచ్చిపెట్టు జీర్ణమౌనప్పుడే 


మాలఠకొండన్‌ొో టు; మంచిమాటు 


కనులు తెరచి నరుడు కనలేని తప్పులు, 
కనులుమూసినపుడు కానుపించు, 
నరుని కండ్లు మూయు పరశక్తి నిద్రరా 


వూరిక్‌ రీడన టఉపవుతవిమూటు 


తాను బాగుపడుట తలపడుముదిలోన , 
ఒరులు బాగుపడిన ఓర్వలేడు, 
ఈర్థ్య్వకలుగువాని నెవడు సం నరిరను 


మాలకొండనోట, మంచిమాట 


ఆకసమున చంద్రు డగుపించు చల్రగా 
అచటికేగి చూడ అగ్నియుండు, 
కంటబడినదంత, కాదు యథార్హము 


) 


పరొతిక రడ న టు పురి కూటు 


సత్రవర్తనమ్ము జగతినేలెనుమున్ను 


అర్జబలముదాని నణగ బక్కా, 


కండబలము నేడు గద్దెనెక్కినదయా 


మూలక తడ న్‌ టు మరవిమోట 


కష్టపడక కోట్టు గడియించెనొక్కడు 
భర బక డఉ(గి బడసెనొకడు 
సైరవీల జోరు బరి తెగించెనునేడు . 


మూలక తడ సను మూట 


16. 


18. 


ఒక్క చేపనొసగ ఒక పూటకే భుక్తి 
చేప పట్టువిధము చెప్పిరేని, 
పూర్తి జీవితమున భుక్తి లభించును 


మూలకొరిడ నోటు, మరిచి మాటు 


గారభమ్ము, ఏకము గాం(డంచు బెబ్బులి 
నీరునీ మోనసమున నకం యురడు 
అవసరమును బట్టు అవి పైకి వచ్చును 


మాలకొండ నోట, మంచి మాట" 


కారు. టీ.వీ పోను కాళ్ళు, కన్నులు, చెవుల్‌ 
వరుస గాను, నగర వాసి కిపుడు 


స యం(త్రమాయె, మనసు దూరంబాయె. 
మాలకొండ నోట, మంచి మాట 


20. 


21: 


పుట్టు |గ్రుడ్డ వాని కిట్టై చూపు నొసంగు 
చెవిటివాని కిచ్చు (శ్రవణ శక్తి 
ధర, పాగడ్తకంటె పరమౌషధం బేడి! 


మాలకొండ నోట, మంచి మాట 


ఆకలై నయప్పుడన్నమ్ము దినువాడు, 
తలచినపుడె నద్ర దగులు వాడు, 
జగతిలో అదృష్ట జాతకుండనవచ్చు 


పకాతకొఠడ నట, మరలి మాటు 


వేళయైనదంచు విందు కేగెడువాడు, 
మందు (మింగి నిద్రనందువాడు, 
నేటి నాగరికుల నిజమైన గుర్తురా. 


మాలకొండ నోట, మంచి మాటు 


22; 


23% 


24. 


చిదిమి తేని గ్రుడ్డు చేతికి చిక్కదు, 
పొదిగితేని పిల్లపుట్టవచ్చు 
ఓర్ఫుతోనె లాభమొనగూడుధరల్‌ న 


మనూలకొండ న టచుంనలి మాటు 


భువనమందు గొప్పు బోధకుడెవడన్న 
చీమయనుచు మనము చెప్పవచ్చు 
చీమనోరు విప్పిచేయదు బోధలు 


పూరక ఆడని త, నుత మూట 


(శ్ర) యనంగ లక్ష్మి క్రీ? యన సాలీడు 
మరియు “శ్రీ” యనంగ గరళమగును 
ఎరుగుమయ్య నిన్ను ఎ ‘ey వరించెనో 


మొలక అట న్‌ వుంచి మాలు 


29; 


26. 


21 


చెప్పు పెద్దదైన, చికాకుగల్లించు, 
ఇరుకుచెప్పు పెట్టు, నరక బాధ, 
సిరియనంగ కాలి చెప్తువంటిది సుమా 


మూలక్‌అత నొ టు మరరివరౌటు 


అడమగలు కల్తి, ఆహారమున కల్తి 
వెషమందు కల్తి, భాష కర్తి, 
కలియుగమ్ము కాదు కలితీయుగమ్మిది 


పాలక్‌ అట స త పరం మూట 


ఇ యను వలన ఎన్నా భ (ద్రతా సైన్యాలు, 
భయమువలన, ఉక్కుపచ్చుడాలు, 
భయము, జగ తినెల్హ వూ లించుచున్నది 


మోతక కడ స్‌ టు మరచి మాటు 


28. 


295 


30. 


తండ్రి కెదురు తిరుగు తనయుడు, తాతతో 
చెలిమి చేయుచుండు చిత్రముగను 
తరము మారినంత తలపులు మారురా! 


మాలకొండ నోట, మంచి మాట 


(పమ యెంతపంచి పెంచిరి తలి దండ్రు 
లనుచు తలచు బిడ్డలరుదు నేడు, 
ఎంతఆస్తి పెంచియిచ్చిరన్నదె లె క్క 


మాలకొండ నోట, మంచి మాట 


జనకుడచ్చె వరము, సవతి తల్లి కటంచు 
వినిన రాముడేగె, విపినములకు 
కొడుకులిపుడువిన్న, కోర్టుకుపోదురు 


మాలకొండ నోట, మంచి మాట 


10 


31. 


3.2: 


వ. 


చత్తున నెడువాడు చావడు నిజముగా 
ఇత్తుననెడు వాడు ఈయబోడు, 
చేయదలచువాడు, చెప్పడుముందుగా 


మూోతక్‌ రడ నిట మరల మోటు 


పాత్రుడగునా కాదొ పరికింపకయె, మేలు 
చేయరాదు, అట్టు చేసితేని, 
మేలు పొందువాడె, మేకుగా మారును. 


మాలకొండ నోట, మంచి మాట 


డప్పుగొట్టు తనదు గొప్పతనము గూర్చి, 
కప్పపుచ్చుక్‌'నునుతప్పులన్ని, 
కుటిల జనుని తీరు గురిగింజ చందము 


మాలకొండ నోట, మంచిమాట 


ll 


34. 


3:3 


36. 


బురద వెదకు పంది, పుండు వెదకు కాకి, 
కుళ్ళుశ వము వెదకు గుంటనక్క, 
దుష్టబుద్ది, పరుల దోషాలు వెదకును, 


మాలకొండ నోట, మంచి మాట 


తేలుకుట్టైనేని తేరుక్‌ వచ్చును, 
పాము కరిచెనేని బ్రదుకవచ్చు, 
మనిషికాటు వేయ మందు లేనే లేదు 


వూతఅకాలడ నోటు ముఠనిమూటు 


మూర్చుడైన వాడు, ముందరబడెనేని, 
వాదులాడవలదు వాని తోడ, 
ఇరువురకును భేద మెరుగలేరెవ్వరు 


మాలకొండ నోట, మంచి మాట 


[2 


37. 


38. 


39: 


చేదు నిర్ణయములు చేయక తప్పదా? 
పెక్కుమందిమిద పెట్టవలయు, 
తప్పునెట్టవచ్చుతక్కిన వారిపై 


వరోలకొ లత ని టృ మరిచి మోటు 


ఎదరుటకాని నెపుడు ళన జ తనమే 
తననూదానుపాగదు కనిదు వాడు 
అల్ప బుద్దివాడు, అతని జోలికి పోకు 
మూలక అట న తరలి పరకోటు 
కష్టమెట్టిదైన కన్నీరు నించకు, 
కంటినీరు చూపు కప్పివైవ, 

భావి స్వప్పములను పరికింపగాలే వు 


మాలకొండ నోట, మంచి మాట 


40. 


41. 


42. 


ఎదుట నీడ జూచి, బె దిరిపోవకుమన్న 
బెదిరిపోవ, దీక్ష చెదరిపోవు, 
నీడవెంట వెలుగు నిశ్చాయమ్ముగనుండు 


మాలకొండ నోట, మంచి మాట 


ఆచరింప సాధ్యమైనను కాకున్న 
ఉన్నతాశ యమ్ము ఉండవలయు 
నావకు దెసచూపు నక్షత్రమట్టుల 


మాలకొండ నోట, మంచి మాట 


బలము చేత గొప్పు పనులు సాధించితి 
గెలుపు పొంది తనుచు తలప బోకు 
బలముకంటె పట్టుదల (పధానంబురా 


మాలకొండ నోట, మంచి మాట 


14 


43. 


44. 


45, 


ఏదిమంచి, చెడ్డయేదొ, తేలనివేళ 
ఆలకింపు మంతరాత్మ ఘోష 
అంతరాత్మ కంటె ఆస్తమిత్రుడెవండు! 


మాలకొండ నోట, మంచి మాట 


కాలి(క్రింద చెపుగదయని, చుల్కన 
బస త్రొక్కబోకు, చేటుగల్లు 
అదను చూచి చెపు పదమును కాటేయు 


మాలకొండ నోట, మంచి మాట 


గంతమోయుచున్న గాడిద యనియెంచి 
బరువు లెన్నా మోపి తరువుబోకు, 
నిన్ను కాళ్లతోడ తన్నక మానదు 


మాలకొండ నోట, మంచి మాట 


15 


46. 


47. 


48. 


అప్పుచేయు నప్పుడందరు మొనగాళ్లై, 
కంటబడరు తీర్చు కాలమందు, 
అప్పులే.ని పౌరుడగుపింపడినాడు 


మాలకొండ నోట, మంచి మాట 


అప్తుచేయబోకు, అప్పులీయగబోకు, 
అప్పువలన ముప్పుతప్పదయ్య, 
ధనము పోవు, పోవు దానితో స్నేహమ్ము 


మూఠళకొ6డ నట మరలి వాళు 


ఆలినమ్మె అప్పుకై హరిశ్ళం (ద్రుడు 
aes కొండలెక్కె ఎంకటేశు 
అప్పుచేయువారి అగచాట్టు చూడరా! 


మాలకొండ నోట, మంచి మాట 


49. 


50. 


31. 


అడవిలోన గూడ హద్దులున్నవి, క్రూర 
జంతువులకు అన్ని సమయములకు, 
హద్దులే నివాడు అధునాతన నరుండె 


పరల ర్‌ అన స నాటు 


పతతి టం న 
“డాలరు” న్న వాని డాబువేరు 
మనదు రూక కట్టి మహిమ యెప్పుడు వచ్చు! 


సూతకొ రడ న తమరి మార 


జలధి కూడబెట్టు జలము నావిరి జేసి, 
భానుడిచ్చు భువికి వర్ష జలము, 
కూడబ ట్టువారు గుర్తుంచుకొనుడది 


వరూతకొ రడ నట, మురచి మాట 


17 


Sle 


వ. 


ఏ4. 


ధనము తక్కువైన మనిషి బాధలు పడు 
ఎక్కువైన గూడ చిక్కునబడు, 
ధనము సుఖమునిచ్చు తగుమాత్రమున్నచో, 


కూూరికొ తడ న్‌ అ. మరిచిమాటు 


ధనము, గుణము, బలము, ధైర్య నాహసములు 
ఉన్నవారు, లేక యున్నవారు 
వరిమధ్యనెపుడు విడిపోని జగడాలు 


మూలిక రడ న్‌ టు మరలి మోటు 


ఇల్టు, పొలము, నగలు, ఇత్యాదులన్నియు 


ఆస్తులనెడు రోజులంతరించె, 


నిదుఆస్తి, నీదు నిర్ణయ శక్తిరా 


పరాతక్‌ తత. అ మరిది పోత 


18 


5. 


56. 


ఏ): 


రణముచేసి, మునుపు, రాజ్యముల్‌గె ల్సిరి, 


రణము బదులు, నేడు బుణములిచ్చి, 
దేశములను పరులు దిగ ('మ్రింగుచున్నారు 


మాలకొండ నిట, వుంలి మాట 


జ లములిచ్చునదులు, ఫలములిచ్చును చెట్లు, 
బివక టక పుడు సేన చెత 
ప్రతిఫలమ్ము కొరకు ప్రాకులాడవు సుమా. 


మాలకొండ నోట, మంచి మాట 


అడగ కుండ, బట్టదమ్మున యందురు, 
అడగ కుండ వఐట్టునదియ అమ్మ, 
ఆకలంచు అమ్మనడుగునా, పసవాప. 


మూాతకొాఠడ న్‌ ఈ. మరి మాట 


58, 


39. 


60. 


అనుభవైక వేద్య మానందమనునది, 
సఠలతలోన కొనిడు సరుకు గాదు; 
కొనగ వచ్చు వొన్వు, కొనగలవా నిద్ర! 


వూఅలకొలద నటు ముఠని మూట 


కొత్త యైన దెల్ల ఉత్తమంబనరాదు, 
పాతదైన దెల్హ్ల రోతగాదు 
కొత్త, పాతగాదె, కొన్ని క్షణాలలో! 


మాలకొండ నోట, మంచి మాట. 


వెనుక బడితి ననుచు విధికెక్కిననాడె, 
వెనుక బడిన తనము విడిచిపోయె 
వెనుక జూడకింక వెడలుము మిత్రమా 


మాలకొండ నోట, మంచి మాట! 


20 


61. 


62. 


63. 


- పరుల హింస పెట్టి ప్రాణముల్‌ తీయుటే 


వృత్తి యన మనుజుడెవ డైన 


తుదకు హింసతోనె దుర్మరణ ము జెందు. 


పరొలికరడ న్‌ టం మరచి మూట 


తనకు రక్షయనుచు, మనుజుడు సృష్షంచె, 


ఆయుధమ్ములతి భయంకర ములు 


అవియె ఎదురు తిరిగి, అతని ప్రాణము దీసె 


వరోతకొండ నొ ట మరపు మాట 


పగలు వెనుక రాత్రి తగిలి యుండినయట్టు, . 
మంచి వెనుక చెడ్డ పాంచియుండు.. 
విశ్వమందు విని విడదీయజాలరు. 


వరొతకొండ నోటు, చముఠరామాటు 


21 


64. 


65. 


66. 


కొంస జేయువాని హింసించినంతనే 
బాంస ఆగిపోదు ఇది నిజమ్ము, 
నిప్పు ఆరిపోదు నిప్పు జల్రినయంత. 


మాలకొండ నో టు, మంచి మాట: 


చిన్న చేపను, దిని జీవించు పెద చేప, 
పక్షి గ్రుడ్లను దిని (బతుకు పాము, 
నరుడు గూడ అట్లై నడుచుచుండెను నేడు, 


మాలకొండ నోట, మంచి మాట. 


జాతి మతములకు, అతీతులై యున్నారు, 
జగతిలోన, రెండు తెగలవారు, 
తినెడువారు, మరియు తినబడువారలు. 


మాలకొండ నోట, మంచి మాట. 


22 


67. 


68. 


69. 


అన్నమమ్ముకొనుటె అతి పాపమొక నాడు, 
పూలు, (స్త్రీలు, జన్మభూమికూడ, 
అమ్ము కొనుటె నేటి ఆచారమై పోయె 


మూలకొరిడ నట, మరచి మౌొట! 


పామునోట పట్టుబడి గింజుకొను కప్పు, 
పురుగు నొడిసి పట్టు బూనుకొనును, 
చావువేళగూడ చావదయా ఆశ 


మాలకొండ నోట, మంచి మాట. 


హత్య చేయబడియె అమెరికా అధ్యక్షు 
డంతవాడు,. శక్తియెంతొక లిగి 
ఈ జగాన లేదు ఎవరికి రక్షణ. 


మాలకొండ నోట, మంచి మాట. 


23 


70. 


T1. 


72. 


కుక్కనొకటి. జంప, కోరిక గలదేని, 
పిచ్చి కుక్క_యనుచు పిలువు ముందు, 
పగతునెట్టులైన పరిమార్చు విధమిది. 


మూలక రడ నిట మం మోత, 


మర తుపాకి కలదు మాయింట, మాకేమి 
భయమటంచు మురిసిపడకుడయ్య! 
(ప్రక్కలొోని త్రాచు పాముతో సమమది. 


మాలకొండ నొట, మంచి మాట. 


సిలువ వేసినారు జీససు క్రీస్తును 
గాంధీపై తుపాకి కాలి నారు; 
అమరులైరి వారు, అంతమైపోయిరా! 


మాలకొండ నోట, మంచిమాట. 


24 


13. 


74. 


2: 


ధరణిలో అహింస పరమధర్మంబని 
మెటినేత యొకడు చాటి చెప్పె 
కాదటన్న వాని కంఠమ్ము ఖండించె 


పరొలక రడ నట సురి్హహూటత 


పక్షి కూడ తనదు పాపల బెంచును 

గూడు కటి యింత కూడు పెటి 
ఆం eo 

నాటీ కుంతి వోలె నట్టేట విడువదు 


వోలక్‌ రడ. నొ ఊఉ హరిని వోటు 


ముసలి తల్లి దండ్రి మొగమైన చూడక, 
మసలుచున్న వగలమారి కొడుక! 
ముసలి తనము నికు ముందున్న దెరుగుము 


కళోతిక రెడ్‌ స మట: 


25 


“7/6. 


17: 


78. 


.'తాగబోకు, పోకు తరుణుల వెంటను, 


ఆస్తియంత యిత్తుననియె తం(డ, 
ఆస్తివలదటంచు అలిగివోయె సుతుండు 


మాలకొండ నోటు, మంచి మాటు: 


తాతయైన వాడు తనయులకంటెను, 
మమత పెంచు కొనును మనువులందు, 
అసలు కంటె, వడ్డి, అతి బయంబగు గాదె 


మాలకొండ నోట, మంచి మాట. 


బిడ్డ కడుపు లోన బడ్డప్పుడే , తల్లి 
పొదుగులోన పాలు పో్సు, బ్రహ్మ 
పాలు బిడ్డకిక , పరులు త్రాగుదురేల! 


సూఅకొఠరిడ నం. మంచి మాట. 


26 


19. 


80. 


81. 


బుడ్డ పాలతోడ బిడ్డల పెంచెడు, 
నిటుమహిెత లార! నిజము వినుడు 
బిడ్డ పెద్దపెరిగి బుడ్డకి దాసుడౌ, 


మాలకొండ నోట, మంచి మాట. 


ఆడ, మగ విభేద మంత రించెను నేడు 
వలువలందు, (బతుకు వఎలువలందు 
మహిళ అబల యనుచు మాటాడరాదిక 


వూతకొరడ న్‌ ఈ వురి వాటు: 


తల్రిరక్తమెంతా తండ్రి రక్తంబంతె 
కిలడెన ఆడపిలయొన, 

రాయి ఇళ dU 
కొడుకు, కూతురన్న గొడవలింకేటికో! 


సూతికొరడ.న్‌ ట్వ మరిచి మూట 


27 


82. 


83. 


84. 


భుజబలమ్ము మున్ను భుఎన పాలించెను, 
బుద్దిబలము నేడు భూమినేలు, 
బుద్దిలోన, (స్త్రీలు పురుషులొక్కటిగాద! 


మాలకొండ నోట, మంచి మాట. 


అమ్మ కడుపులోనె ఆడపిల్లల జంప, 
తగ్గిపోరు (స్త్రీలు ధరణి లోన, 
(స్రీ పురుషుల సృష్టి చెరి సగంబెప్పుడు 


నమోరిర్‌ రదర నతి. మూట: 


బొమ్మ బొరుసు, సుమ్ము, పురుషుడు (స్త్రీయును 
ప్రకృతి నాణౌెమునకు నికరముగను, 
బొమ్మ బొరుసు లెట్లు పోట్టాడు కొనునయా! 


మ్లూతక రడ న ఆ మరవ మోట: 


28 


85. 


86. 


$7. 


అధిక దుఃఖమ్రైన ఆనందమైనను, 
కలస చెమ్మగిల్టు కనులు రెండు, 
ఆలుమగల జోడు అట్టుండవలెనయా 


వూరకొతడ న్‌ త హరిని మాటు: 


కొడుకు వలయు, తలకు కొరివి పెట్టుటకని 
తల్రటిల్టు తల్రిదండ్రులార।! 
కాంవిచులడుకానడ! కూతుతునేతిలో, 


వాఅకొ తట న టు మరచి మూట; 


'పెండ్రిడ్టున పిదప పరు మార్వేకాదు, 
మగనిలోన సగము మగువయగును, 
చిత్ర ఘట్టమిద్ది (స్త్రీ జీవితములోన. 


పరోలతిక్‌ అరన్‌ తు మురు మాట 


29 


88. 


89. 


90. 


a 5 

సర నట్టు తల్టి, (ఎమించు ఇల్టాలు, 
చెరొక వైపు లాగు పురుషు (బదుకు, 
గొయ్యి ముందు, వెనుకనుయ్యి చందంబౌను. 


మాలకొండ నోట, మంచి మాట. 


ఎ(ర్రటెండలోన ఎద్దులతో రైతు, 
నేలదున్నుచుండ, జాలికలిగి, 
నింగి బోవు మబ్బు నీడగా నిలిచెరా. 


వకూలరకొరడ న్‌ త .వరరి వూట! 


నాడుతో “నవాబు” కూడుగల్ల “అమీరు ”' 
బిచ్చమున “పకీరు'” చచ్చి “పీరు'' 
ఎక్కడున్న, పరుకెక్కు సాహెబుగారు . 


నాలక తగన్‌ తాటి 


30 


91. 


92. 


93. 


పల్లె పాలమునమ్మి పస్తులుండిన రైతు, 
పైన పంచె తోడ పట్న మే, 
స్థలములమ్మి పెద్ద షావుకారైపోయె, 


మాలకొండ నోట, మంచి మాట. 


(గుడ్డి తనము కంటె ఘోర శాపము లేదు 
అట్టు (గుడ్డతనము నభినయించి, 
బిచ్చమెత్తు కొనెడు తుచ్చులున్నారయా 


మాలకొాలద న్‌ టు మరలి మాటు! 


ఆడమగలు కలస, ఆర్హనగ్నంబుగా 
పడకటింట పడెడు పొట్టు చూపి, 
సొమ్ము చేసుకొనెడు బొమ్మలెక్కువయాయె 


మూతకొండ.నొ టు. మరచి మూట 


31 


94. 


99 


96. 


అతి భయానకములు, హత్యలు దోపిళ్లు 
పలురకాల మానభంగములకు, 
శిక్షణాలయములు సినిమాలు నెడయా. 


మాలకొండ నోట, మంచి మాట. 


కలలు గనెడు తలపు కాదనకెప్పుడు, 
కళలులేక లలిత కళలు లేవు, 
కళలు లేని జగము కాంతి హీనము కదా. 


నరాతరో రడన్‌ ్టనుత మూట 


ఎంకటేశు గొలుచు ఎర్రజెండా పట్టి, 
గుడకి పోయి '““లెనిను” గొపు జెప్పు, 
నరుని చిత్తవృత్తి నమ్మశక్యముగాదు! 


మూలకాతడ స్ట వఠతలమూటి 


32 


97. 


98. 


99. 


మగువ తోడ మగువ, మగని తోడ మగండు, 
కోరి పెండ్లి చేసుకొందురంట! 
విశ్వనాగరికత వె(రితలల్‌ వేసె 


పరాలకొరడ న టు మరచి మోట: 


మగువ కైన గాని, మగవానికైనను, 

హక్కు. కలదు పంద యాడ కొరకు *. 
ఆఖరైన హక్కు అదియె కాకూడదు. 
మూరికొరడ న్‌ ఉ.మురిరిమోట: 
నిప్పుజిమ్ముకొనుచు నీవు నింగికి లే న్‌ 
చిద్యమనుచు మెచ్చి చూచువారె, .. 
నెలగూలు వేళ నిర్రయ౯జూతురు, 


కళోలక్‌ రడ తృహల నూత 


33 


100. 


101. 


102. 


కులము లే రుపడియె గుణ కర్మములబట్టి 


యనుచు జెప్పె, కృష్ణుడర్హునునకు, 
కులము మారదేమి గుణ కర్మములు మార? 


వూరరోరడ నట మరచి మాట: 


రాజపదఐ యిచ్చి రారాజు ఆనాడు, 


కులము నుండి కర్టు వెలికి దీసె, 


పదవి యిచ్ళ కులము బాపరా ౦దానాడు. 


మాలకొండ నోట. మంచి మాట. 


ఐదురూకలిచ్చి, ఐదువందల కీర్తి 
తక్షణంబె కోరు దానపరులు, 
వీధి, వీధి కొకరు వెలసిరయా నేడు 


మాలకొండ నోట, మంచి మాట. 


34 


103. 


104. 


105. 


బ(రై తినని పండు బాపనయ్యకొసంగి, 
దానఫలము గోరు దాతలార! 
పుచ్చుగింజ నుండ , పుట్టునా వృక్షమ్ము! 


మాలకొండ నోట, మంచి మాట. 


ఉలి తినకుడంచు, ఊరిజనుల కెల్ల 
ఆ) య 
హితము జెప్పు స్వామి, యింటికేగి 
ఉల్లి లేదటంచు, పెళ్లాము పైనల్లె, 
ee Ne. 


వగోూలతిక రడ. న టు ముర మాటేః 


లంచమిచ్చి, అధిక లాభ మొందెడు వాడు 
నిక్కువముగ పెద్దనేరగాడు 
అతడులే కయున్న అవినీతియేలే దు 


పరూతిక రద న్‌ ట, మరలి మాటు 


35 


106. వెన్నదొంగ వెలసె వ్రేపల్లె లోనాడు 


107. 


108. 


పల్లె లోన నేడుపన్నుదొంగ, 
లూ 
ఇరువురేలువారు, ఇలను సర్వస్వము, 


పూరక రడ న సుకం మూళి; 


అంటరాని వాడు ఆంగ్ల విద్యలు నేర్చి 
దొరలవేషమందు తిరి గిరాగ, 
కౌగిలించు కొనిరి కసరి కొట్టినవారె, 


వాలికి రడ నటు మరలిచూల 


అంటుకొనుట పాపమగునెట్లా తెల్పుడీ? 
అంటుకొనక, సృష్ష ఆగిపోదె, 
పతిని అంటకున్న సతికి సంతతి యున్నె! 


మాలకొండ నోట, మంచి మాట. 


36 


109. 


110. 


111. 


ఉన్న వానదిల్టు, దున్నువానిదె పలా 
కొట్టువాని దగును పిట్ట నేడు 
నవసమాజమందు న్యాయ సూత్రములివి. 


మూరికొరిడ నట, ముర మోూోట. 


(పజలకింతదాక (పతినిధులుండరి 
పార్లమెంటులోన, (ప్రభుతలోన 
(పస్తుతమ్ము వారు పైరవ కారులు 


మాలకొండ నోట, మంచిమాట. 


(ప్రజలు, (ప్రభువు, కలిసి పంచుకోవలె, కష్ట 
సుఖములన్న ధర్మ సూత్రమరసి, 


(ప్రజకు కష్టమిచ్చి, ప్రభువు పాందె సుఖాలు 


ఫల అస యుత హా 


3] 


112. 


113. 


114. 


నీతి నిజము దెలియు నేత వచించును 
(ప్రజలలోన తాను భాగమనుచు, 
వన (ప్రజలటంచు నిక్కి పల్కు నియంత. 


వూలకొాండ నోట మంచి మాటి: 


పదవి మెట్టనెక్కి పైకి పోయెడువేళ, 
పొరుగునున్నవారి మరచితేని, 
(క్రింద బడెడు వెళ గేలి గావింతురు 


వూతకొ అడ న్‌ టి మంచి కూటు 


చేయదలచుకొన్న దేయదియైనను 


(ప్రక్కవారి నోట పలుక జేసి, 


కార్యసిద్ది పొందు ఘనుడె నాయకుడయా 


మాలిక్‌ రడ. న్‌ టు మరి హూ 


38 


115. యుద్దమందు ఎరుడొక్కమారే చచ్చు, 
రాజకీయ వాది, రోజుచచ్చు 
పుట్టగ"డుగు లెన్ని పుట్టిచచ్చుటలే దు! 


సరోతర్‌ అట్‌ నట చతర మాటు 


116. భరత దేశమేలు పలువురు రాజులు, 
తగవులాడుచుండ తమకు తామె, 
తెల్లవాడు దెశమెల్ల చేకొనె గదా. 


హూాతకొండ నిట. మరచి నూట, 


117. గడ్డీపోచలెల్ల కలిసి త్రాడుగమారి, 
కట్టివైచు మత్తగజమునైన, 
కలిసి కట్టుతనమె గెలుపుకు మార్గంబు, 


మాలకొండ నోట, మంచి మాట. 


39 


118. బాటకు కుడివైపు పయనించు అమెరికా 
బాటకెడమవైపు గేటు [బిటను, 
బాటమధ్య నడచు, భారత దేశంబు. 


మాలకొండ నోట, సంలు వరాలు. * 


. 119. సభకు వచ్చి జనము చప్పట్లు కొట్టరి, 
ఓటు వేయకుండ దాటుకొనిరి, . 
ఊహకంద దౌర! ఓటరు హృదయమ్ము, 


పోతకొాలడ నో దుమల మాటు. 


120. (పతి కచేరిలోన పనులకడ్డమువచ్చు, 
విఘ్నరాజు లిపుడు వెలసినారు, 
తొలుత, విఘ్న రాజు కొలుచుట అందుకే, 


మూరీరొ రడ నమ ముతా నూట; 


40 


121. 


[221 


12»: 


తెల్లదిొరతనాన తెల్ల ధనంబుండె, 
నల్లి దొరతనాన నల్ల ధనము 
నల్ల ధనమునేడు నడుపును రాజ్యము, 


పఠరొలక రడ న టు మరిచి మోటు 


(ప్రజల సెవ చేయ పరితపించెడువారు, 
పరుగులిడగనేల పదవి కొరకు? 
సేవకాదు సొంతోవకీ తిప్పలు 


మాలకొండ నోట, మంచి మాట... 


సీతనడివికంపె (శ్రీరాముడానాడు 

చాకియొకడు మాటజారినంత, 

కోర్టు తీర్సెలెక్కగొనరు నేతలు నేడు 
(5 


మాలకొండ నోట, నుంచి మాట 


41 


124. ఒకడె దేవుడరయ, సకల మతాలకు, 
అతని చేరుకొనెడు గతులె వేరు, 
గతుల మధ్య నలిగి హతులై రి యెందరో 


కూతరొరడ నిటు హారి మోటు: 


125. మతము భాష రంగు మారిన నేమాయె 
జగతి యందు, మనుజ జాతి యొకటె 
తెల రంగులోనె ఎల్లరంగులు లేవ! 


మాలకొండ నోట, మంచి మాట. 


126. మతములోని వారి మధ్యను కొట్టాట, 
కులము లోనె యెపుడు కుమ్ములాట 
ఆధిపత్యమునకె అగచాట్లు (ప్రతిచోట 


మాలకొండ నోట, మంచి మాట. 


42 


127. స్వార్లమొకటె యేలు సర్వ జగత్తును 


128. 


129: 


స్వార్లముడగానేని శాంతి గల్లు 


కులము, మతము, భాష కుంటి సాకులు సుమా! 


వరూత్రక్‌రడ న త మరంరిమహౌటు 


మతము పరనొకడు మాయలు సృష్టించు, 
కులము పేర జనుల కూడగట్టు 
ఓట్లు కెరకె యిన్ని పొట్లని తెలియరా 


మాతికొండ నోట్సు మరిచి మాట, 


మతము మత్తుమందు మానవజాతికి , 
మంచి తెలియలేరుమత్తులోన, 
మత్తు దిగక పోదు మరికొన్ని నాళ్లలో, 


మ్మ న్య త పురు లా 


43 


130. దైవరూపముండు తనరూపు వలెనని, 


‘131. 


132, 


శిలను చెక్కి పూజ సయునరుడు, 
ఎవరి రూపు వారికెల్త వేళల ముద్దు. 


మాలకొండ నోట, మంచి మాట. 


వాపులను క్షమించు “బై బిలు'”* పోరాడు 
మనును “గీత”, శరణ మను “కొరాను'' 
మూడు మతములందు మూల సూత్రములివి 


మాలకొండ నీట వమురచిమోటు: 


ఏ మతమ్ముగాని, ఏ వర్షమైనను 


_ ఎదుగుకొలది చీలు, నిది చరి [త్ర 


చెట్టు పెరుగు కొలది చీలదా శాఖలై. 


మాలక్‌ెండ నోటు, మంచి మాట. 


44 


133. మతములన్ని లోక హితమునే ప్రవచించు, 
మధ్యవర్తులైన మతగురువులు, 
తిమ్మి, బమ్మి చేసి తీర్చు లిచ్చెదరయా! - 


వగాలకొరిడ నోళ్ళు మంపివూటు 


134. (ప్రకృతి సిద్దమైన పరమాద్భుతములకు, .- 
కర్త యెవడి మనకుకంటబడడు, 
అతని వెదకు కొనుటె అసలైన మతమురా, . 
మూరతకొ రడ న ఆ మంచి మాటు! 
135. సత్యధర్మ ప్రేమ శాంతులు బోధించె, 
ప్రతి ప్రవక్త నరుల బాగుచేయ, 
అతడు పోవు వెనుక అన్నియు మరచిరి 


మాలకొండ నోట, మంచి మాట. 


45 


136. పిల్లికైన నింత బిచ్చముపెట్టుని 
పరమ లోభులమిత భక్తి తోడ 
కోట్టు “స్వామి' చెంత గ్రుమ్మరించిరదేమొ, 
se " 


మూరలకొరడ నటు మరలి మూట 


137. కత్తి గొంతు మీద కెత్తిన దొంగకు 
ఇనుప పెట్టై తాళ మీయరైరి, 
ఉన్న సొమ్ము “స్వామి” హుండిలో వేసిరి, 


మాలకొండ న ఆ. మరది మాట, 


138. పదవి శాశ్వత మని (భమసి, అహంకార 
మత్తులై న నాయకోత్తములును, 
స్వామి కాళ్ల మీద సాష్టాంగ పడిరిపో! 


మాలకొండ నోట, మంచి మాట. 


46 


139. 


140. 


141. 


విబుధ జనులు , శాస్త్ర విజ్ఞాన వేత్తలు, 
ప్రణతులిడిరి ** స్వామి?” పాదములకు, 
హూతు వాదులకిది యెట్టు మింగుడుపడు 


| 


మాలకొండ నోట, మంచి మాట. * 


పరుల నామ్ము కాసపడగూడదని చెప్పి 
లేగనోటి పాలు త్రాగె సామి, 
నితి జెప్పువాడు నియమమ్ము తప్పెను, 


మాలకొండ నోట, మంచి మాట. 


అన్ని సిరులు దేవుడందరి కీయడు, 
ఇచ్చెనేని అహము హెచ్చి పోవు, 
హెచ్చెనేని, దేవునెవడు గుర్తించును! 


మాలకొండ నోట, మంచి మాట. 


47 


142. 


143. 


144. 


పదవి పెద్దదైన, పెదవి విప్పగరాదు, 
అందువలన దేవుడయ్యె, రాయి 
రాయి, పెదవి విప రాయితో గొట్టరా! 


మాలకొండ నోట, మంచి మాట. 


హంతకుండు మరియు హతుని యిల్లాలును 
గుడికి వెల్లి వరము గోరుకొనిరి, 
అవమెనరి వైపు దయజూప వలయున్‌ 


వఠరాలకొండ న్‌ టు మరిది మాటు; 


సృష్టికర్త, సృష్టి సృష్టించె నందురు, 
స్థ కర నెవదుస్త కస 
స్పష్ట పరచు నెవడు సృష్టిరహస్యమ్ము! 


మాలక్‌ిెండ నటి మంచి మాలు. 


48 


140. 


146. 


147. 


అగ్ని పర్వతమును, ఆటము బాంబును, 
(ఏలకుండ ఆపజాలు నరుడు, 
ఆపలేడు విప్లవాత్మక భావముల్‌ 


వూ అక్‌ రడ న టు, మరం మూట; 


ఒక్కగంట చాలు ఉర్విని చుట్టిరా, 
అరక్షణాన, వార్తలంపవచ్చు 
ఎంత చిన్నదాయు ఈ ధరావలయమ్ము! 


వరూతకొండ నతు మంచి మాట 


ఎంత ముందె మె(త్రు లెదురింటనున్నను 
కానబడరు అవసరాన దప్ప, 
శ(త్రువ'క్కడున్న సర్వదా కనిప 


మాలకొండ నోట, మంచి మాట. 


49 


148. 


149. 


150. 


అచ్చమైన మిత్రుడరుదుగా లభియించు 
అట్టివాని వదలి పెట్టవలదు 
పట్టియుంచవలయు పసిడి సంకెళ్లతో 


FEE ES OD I 


అన్ని చోట్ల జీవులందరి తోనుండ 
ఎలు కాక నేమొ విశ్యకర్త 
తనకు బదులు భువికి తల్చుల బంపంచె 


మూొరికొండ నొ ఉట. మరత చోటు 


ఎవరు నేరగాళ్లు ఈ ప్రపంచములోన 
ఆయుధములు చేసి అమ్మువార! 
కొనెడువార! చేతగొని చంపువారలా! 


మాలకొండ నోట, మంచి మాట. 


50 


we 


02; 


153. 


గుడిసె లేని నరుడు, గుడిలేని దేవుడు 
విత్తమమ్మటంచు వెంటుబదరి 
ఎవరి కోర్కె తీర్చ నెంతువో తేల్చుకో 


నూతకొ రడ న అసుర హాటు 


అడవిలోన ఏన్లు లాడినా, కూడినా, 
గడ్డునల్లు వాటి క్త (కింద 
పెద్ద వాళ్ల మధ్య పేదల |బతుకింతె 


మూలక రడ నట, మరి మూట; 


అన్నికొన్నయటైై అంగడిలో విద్య 
కొనదలంచు కొన్న కుర్రవాడ! 
కొనిన లాభమేమి గుండ్లు లేని తుపాకి 


వరూతక రడ న టు తుం మూట 


51 


154. గుడ్డు పెట్టగానె గొంతెత్తి కూయును 


195: 


196. 


కొక్కూకో యటంచు కోడి పెట్ట 
అలు జనులు ఇయ ఆర్భాటమిట్టిది. 


పూగూతికొరిడ న్‌ బయతకు మూట 


బొగ్గుపులుసు గాలి భుజియించి వృక్షముల్‌ 


ప్రాణ వాయువిచ్చు పాణి తతికి, 


. చెడును (మ్రింగి మంచి చేయుదురుత్తముల్‌ 


మాలకొండ నోట, మంచి మాటు. 


చదివినానటంచు సర్రిఫికేటును 
చేతికిచ్చినాడు శిష్యుడొకడు 
ప్రశ్నవేసినంత పరుగెత్తి పోయెను 


మాలకొండ నోట మంచిమాట 


32 


157. హాని చేయబూను అల్ప శత్రువునైన 


గుర్తుపట్ట తప్పుకొనగవచ్చు 
తప్పుచేయుమి(త్రు తప్పించుకొనుటెట్లు 


మాలకొండ నోట మంచిమాట 


158. మోసగించినాడు మునిపత్ని నింద్రుడు 


1959. 


అతడె దేవతలకు అధిపుడయ్యె 
అధిపుడగుట కొరకు అర్రతంయయిదియ నె! 


మాలకొండ నోట మంచిమాట 


అవయవమ్ము ప్రతిది అలసి నిద్దురపోవు, 
నిద్రపోనిదొకటె నీదు గుండె 
అట్టిగుండెనికు ఆదర్శమగుకాక 


మాలకొండ నోట మంచిమాట 


53-17 


